





రచన; 
కాటూరి వేంకరేశ్యరరావు 





చురనివ; 


fps 


| 
తిరువుల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


1997 


SRINIVASA KALYANAM 


by 


KRaturi Venkateswara Rao 


T.T.D. Religious Publications Series No. 189 


© Al Rights Reserved. 


మ. First Edition : 1984 
Reprint : 1997 
Copies : 2,009 

Price : Rs. 6-00 


Published by: 


M.K.R. Vinayak, LA.S, 

Executive Officer, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati -- 517 507. 


Printed at: 
Raja Printers, 
Bangalore -- 560 027. 


ముందుమాట 


తెలుగు వాజ్మయంలోని వివిధ విభాగాలలో శ్రీనివాసుని ప్రశస్తికి 
సంబంధించిన అంశం ఏ రూపంలో లభ్యమైనప్పటికీ అది విశిష్టతను 
సంతరించుకున్నదైతే దానిని స్వీకరించి, తిరుమల తిరుపతి దేవస్థానం 
ముద్రించి అందుబాటులోకి తీసుకొనిరావడానికి నిరంతరం కష సల్సు 
తూనే ఉంది. అందులో భాగంగానే యక్షగాన రూపంగా వెలువడిన ఈ 
శ్రీనివాస కల్యాణాన్ని ముద్రించడం జరుగుతోంది. 


ఈ యక్షగానాన్ని ప్రసిద్ధ కవులు క్రీ! శే! కాటూరి వేంక టేశ్వరరావుగారు 
రచించారు. ఇది 'ఆకాశవాణి'లో ప్రసారానికిగాను, ఆధునిక అభిరుచులకు 
అనుగుణంగా రచించబడింది. అయినప్పటికీ ప్రాచీన యక్షగాన సరళి 
నుండి వైదొలగకుండా ఈ రచన సాగింది. కాటూరివారు దీనిని (శ్రవణ 
పాధాన్యంతోపాటు [పదర్శనానుకూలంగా కూడా ఉండేటట్లు సఠసంమనో 

wih ఇ న్‌ సా A 
జ్ఞంగా రచించారు. శ్రీ వేంకటాచల మాహాత్మ్యంల్‌ ని శ్రీనివాసకల్యా స 
వృత్తాంతాన్ని సుకుమారరగా' మలచుకుంటూ కవితామాధురితో స్వామివారి 
కల్యాణ వైభవాన్ని సుందరంగా దిద్దితీర్చి ఆవిష్కురించిన అక్షరరూపం ఈ 
యక్షగానం! 


న్‌ 


ఈ యక్షగాన (పథమముదణ రసజ్ఞాలైన భక్తజనుల (పశంసలనం 
దుక్‌"న్నది. అందువల్ల ఆ ప్రథమ ముద్రణనే యథాతధంగా తిరిగి 
ముద్రించి పాఠకుల ముందుంచుతున్నాం. డీ వేంక టెశ్వరుని కల్యాణ 
వైభవాన్ని, కాటూరి వేంక కేశ్వరరావుగారి రచనా మాధురిని ఆస్వాదించగల 


రని ఆశిస్తూ, 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 





శ్రునివాస కల్యాణం 


నమో౭స్తు (శ్రీనివాసాయ శేషశ్లై లవివోరీలే 

వందారునురబ్బంచాయ భక్తాభథీష్ట(పదాయినే॥ 
నాట రాగము _ రూపక తాళము 

నాలుకపై నిలువరా వె నలువరాణీ శుకపాణో ౪ 


పలికవె నిగమాగమ జాలములకు (ప్రణవపీఠి 
నోలగ ముండేటి తల్లి పాలింపవె కృపావల్లీ ॥నాలుక చె ॥ 
ఆని యిష్ట దేవతా (పార్టనం బొనర్చి ... 
సూతధారుడు 
ఎవరయ్యా, భాగవతులు! ఏమిటి విశేషం ? 
కథకుడు 
భఖభాగవతులంటూ "వెద్ద పేరు పెట్టకండి, బాబయ్యా, మాది 
విజయవాడ, ఆకాళవాణీ సామాజికులం. | శ్రీ'వేంకెకీళ్వర 
స్వామికి _క్తెంకర్యంగా (శ్రీనివానకల్యాణం అనే యత 
గానం వినికి చేసునా ౦ 
- సూత ధారుడు 
ఇాగుంది కాని, (గంథక ర్రేరు చెప్పావు కావు, 


లి (శ్రీనివాస కల్యాణం 


కథకుడు 
కాటూరి 'వేంక శేళ్వర రావుగారని. .. 
సూ[తధారుడు 
అలాగా! వేంక కేుశ్వర కల్యాణమూ, వేంక కేళ్వర రచనమూ నా? 
నరే. కానీండి, విందాము. 
కథకుడు 
అని యిష్టదేవతా (ప్రార్థనం బోౌనర్చి, సాజాద్వికుంఠుడై న 
"శేళవ దేవుండు శేషూచలమ్ము పె నవతరించిన  కథ్యాకమం 
జెటువ లెను. 
ద్విపద 
అజు డాదిక ల్పమ్మునందు విశ్వము 
సృృజియించి, ఒక వవల్‌ చెల్లిన యంత 
నిదుర గూరినవేళ నీరధుల్‌ పొంగా 
చదల పన్ని దరె నవిత వెలింగా 
(పళయ మేఘము లంబరమున దోశె 
చలపట్టి ఏడుగాడ్పులు వను ఏక 
ఏకార్థ వమ్ములో ని ఛాతి యపుడు 
తెకువ సెడి మున్గి చెసమాలియున్న; 
కనకాతుడనెడి రక్కనుడు భూదేవి 
గొనిపోయి పాళాళమున వివారింవ, 
వారి వరాహోక్ళత ధరియించి, దనుజు 
హరియించి, కోరకొన ధరణి గొని తెచె. 
భూకాంత వై [పీతబూని (శ్రీశుండు 
వై కుంఠమునశేగు వాంఛ విడనాడి, 
అటనున్న (కిడ్నాది నవనికి దెర 


పటుసనత్తు ఇడ గు ఖగ ఏతి కాజ్ఞయిచ్చె. 


(శ్రీనివాస కల్యాణం 8 


సూత్రధారుడు 
ఎలాగూ ! వెకుంఠంలో ఉన్న పర్వతాన్నే "పెకలించి 
తెమ్మ;గ్నా రా భూవరాపహాస్వామివారు 1 


కథకుడు 
ఆవ 
కందారం 
@ 


అంతట గరుడాళ్వారు అ 

నంతజవమున ఐవికుంథమందలరి గిరి వి 
(కాంతి బెకలించి నిజబా 

హోంతరమున చాల్చి తెచ్చె నంబరవీథీ, 
అది గని అమరు లక్కొ_జ మంది 

పదువులె బళిబళిర బంగరు 

నగము_వె నీలా దియని వెను 

దగిలి కనుగొన తాల్చి తెచ్చె నంబరవీథీ ! 


సూ(తధారుడు 
ఏమి చిత్రమంచునూ! 
కథకుడు 
పుష్కురిణితోకూడా (కీడాదిని గరుడాళ్వారులు ఇలొ 


జఇకలించి సరికి... 

చెలులతో జలకేళి సలుపు రమాదేవి 

త త్తరమ్మున సర_స్తటము జేరి 

బంగారు వలువల చెంగులు జీరాడ 
నరబరమ్మున కలవాంస లట్టు 
లెగురగా, గతి వేగవిగళత్సరోజషం 
డము బాసి అళిసనమూపాములు నలుపు 
నులివు పత చేవముల తాళగతి గూడి 


సంగిత వీణలు నవదరింవ 

కనక కమలవరాగనల కాంతి భూన 

భోంతరమ్ములు పటి కార్చినట్టి చెడి 

నిగ్గుల వెలుంగ, బుమ్మరిణీ న మేత 
fy 

మెన [కీడ్నాది తెచ్చె వివాంగపతియు. 


ఇట్లు తెచ్చిన [కీడాది నా భూవరావా దేవుండు శేషా 
చలము వె పిడియం వేసి, అందున్న  పుమ్మృరిణికి పశ్చిమ 
తటంబున విశాల మంటపోవేతంబైన దొెవ్యాలయంబు వస 
తిగా, తన్ను 'జేరవచ్చిన (క్రీ నీళాదేవులంగూడి, _ దంష్థ్రాగ 
ధృతవనుంధ రాన మేతుం డై, సుఖంబుండె. ఆ గిరి వారా 
హగిరి యనియు, గరుడుండు కొనితెచ్చిన కారణంబున 
గరుడాది యనియు ఇట్లనేక కారణంబుల ననేక నామంబులు 
ధరించియులడు. 


సూ తధా రుడు 


ఇకనేం, వరావాదేవునీ కోనేరు గనుక వారావాపువ్క్య!ణి 
అనేపేరు వచ్చింది. 


కథకుడు 
ఆ వారాపా పుమ్మరిణి కలికలుషవారం'బై. ఐిర జానదీ 
తుల్యం బై యుడు, 

సూూతధారుడు 


బాగుంది, కాని, (శ్రీ నీ వాసవృ కాంతం ఇప్పుళానని మొదలు 
"ఇట్ట ఖభూవరావొస్వామ్‌ కథ చెప్పెవు;. అంతేనా! 


కథకుడు 
ఇడిగో, అదీ మనవీచేస్తాను కాదూ! ఆ భూవరాపహా దేవుండు... 


(శ్రీనివాస కల్యాణం ర్‌ 


వాఠావాపుష్క రిణీంమ్యతీర కా 
ననభూముల౯ ధ రావనజనే[త 
గవగూడికొని, యిష్టకామోపభోగ "క్ర 
థీ వినోడమ్ము* తో వీహార 
పరవశుడై , వెక్కువత్సరమ్ములు "వెను 
మక్కువం గడపుచు నక్కు ధరము 
విడలేక యందుండి, విధిముఖామరగణ 
ఘా జలందుచు, దానవులను వెడకి 


వేటలాడి తున్మిశూటాడి. జగము ని 
పష్కంటకి ము సలుపు సమయమందు 
వృషభ దనుజు సంవారించెడి పనిబూని 
అరి” నెటకొ భూమీధరము దొరగి, 


భగవంతుండగు వారి యిట్లు శపషభూధరమ్ము విడిచి చనినంత, 
చతుర్ముఖుం డా వృత్తాం॥శం జెరింగి, వారి లేమింజేసి 
భూలోకం బిక్ష అధర్మ వాదులకు బరహింసారతులకు 
నెలవై చెడుంగదే యని భయమంది నసకలలోకనంచారి 
యైన నారదు రావించి, (శీవారి మరల భూమి నవతరించు 
నుపాయంబుగావింపు మనినంత __.._ ఆ యాజ్ఞ తలం దాల్చి, 


సూ[తధారుడు 
ఆలా చెప్పు! ఇంకా నారదుడు రాలేదేమా అని చూస్తున్నాను 
శంకరాభరణ రాగము _ జం పె తాళము 
కథకుడు 


వేలుపుల జడ'దారి వెడలె మినుచారి ॥ 
"మేళవించిన మవాతి గాలితాకుల సరిగ 
మాలావనము నలుప వారి రమారమణయని 
వేలువుల జడచారి వెడలె మినుదారీ ౧ 


ర్రి (శ్రీనివాస కల్యాణం 


పావన గాంగతీర వనవాటీకలకా మునీకోటి యజ్ఞ ది 
శావిధినున్న చో దరియగా జని, “ఓ మునివర్యులార ! మీ 

రి వివిధాధ్వరమ్ముల యజించెద రెవ్షని? తతృలంబు "గ 
రీవరుడో, రమేళుడొ, విరించియొ, ఇరదుడొ ఎవ్వ డందెడిన్‌ ? 


తెలువరే” యనినంత; కళ్యపా [తిభర ద్వాజమ. ఖ్యు లగు మౌెనులు 
తమలో గొంతవడి గుజగుజలు వోయి, తుదకు [తిమూర్తులలో 
యజ్ఞఫలార్డు జెవ్వడో యెరింగి రమ్మని భృగుమౌనిం (భార్ధింప 
అతండు తొలుత నత్య లోకమ్మున కేగి, 


ద్వివద 
ఏకాంతమున శారచాకాంత గూడి నా 
శీక్రభవు డున్నచో, రాక యొరిగింప కా 
జటి వరుడు నికటమున తటుకుమని నిలువగా, 
కుటిల (భకుటి మొగము లటు |దిప్పికొనె నలువ 
భృగుమౌనియు నీతండు రజోవళుండై, నన్ను మన్నింపడాయె, 
యజ్ఞ ఫలార్షుండు కాదగ డనియు, నీతనికి భూమియం 
'చాలయంబు లేకుండుగాక యనియు నిశ్చయించి, 
ద్విపద 
భృగుమౌని కైలాస నగమునకు నేగి, 
అగజతో నేశాంతమందున్న శివుని 
దరిశేగ, తరిగానితరి నంతిపురికి 
జొర జారిన (త్రిదండి నరసి గిరిపుతి 
నానమై వంచికొ నె నానన; మ్మంత 
మౌని నీశాను డెంశకేని కోపాన 
సరున జూచు టారసి నంత తవిసి 
ఇసిరొ! యీతండు తామసు డని యెంచి, 


శ్రీనివాస కల్యాణం 7 


యజ్ఞ ఫలంబున కితడు వాతుండుగాడు, ఈ యీాశ్వరునకు శరీరపూజ 
లేకుండుగాక యని, 


ద్విప 
కుతుకమ్ము మీర వికుంఠపురి కరిగి, 
అతుభి తె కాంతమ్మునందు "కేశవుడు 
నీల నీఠరచ కాంతి నిర్ణి|ద శాంతి 
దేలుచు గడలిరాచూలి నెదచాల్సి 
కనుమోడ్సి తనదెవ కన గొనకున్న; 
గనలుచు మౌని (శ్రీ), కాంతువతమును 
దనపాదతలమున దన్నగా; శౌర 
వనజాతప[తలోచ నములు విచ్చి 
ఆదిత్యసమ తేజు నా మౌని గాంచి 
పాచాంబుజమ్ముల (బణతుడై (వాలి 
“కటిక నా యెద దాకి కందినదేమొ 
జటినాథ మృదుపాద సరసిజం ” బనుచు 
పాదముల్‌ కడిగి, త త్పాద తీర్ణమ్ము 
మోదనున తనశిరమ్మున జల్లుకొనయె 
“ సెలవిండు మీరు వచ్చివవనియేమొ 
తలదాల్చి మీ యాన ధన్యుండ నగుదు” 


అని వారిపల్ము టారసి మపహోముని లజ్జితుడై “ముకుంద! వి 
శ్వనికరతుంద! న త్ర్వగుణళాలికి ఈ భువన (పపంచ పా 
లన శుభళీలికిన్‌ దగు బళా! యిటువంటిది తాల్మి, సైపవే 


నను, విధింశకరార్చిత! సనాతన! నిత్య! నిరంజనా! వారీ 1” 


అని వారకల్యాణ గుణ గానంబుసల్పుచు వీడని చనినంతట, 


శి శ్రీవివాస కలాస్టణిం 


ద్వాద 
మునినాథ పదఘాతముష సొమ్మసిల్లి 
వనజాలయ యొకింత వడి దెప్పిరి ల్లి. 
అతిధూర్తుడగు మౌన కంబజలి యొగ్గి 
నతళిరస్కుండెన నాధుని గాంచి, 
కనుదోయి బాష్పమ ల్‌ గమ్మ నిటూర్చి 
కినుక పెంపున శేశవున కిట్టులనియె, 
లక్ష్మీ 
దేవా! యీ చజాసీ సేవించుకోకుండానే వెళ్ళిపోయారా 
ఆయ్యవారు? నాది కదా యీ అపచారమంతా, హ్‌ 
వత్షమందుండే నా కరకుళరీరం కదా పూవువంటి వారి పాదానికి 
సోకింది. పోయి తోడుక రండి, చారి పాదసంవావానం 
చేసి ధన్య నౌశాను, 
సూ(తధా రుడు 
ఓ వోవోే! ఏమి గడుసుదనం! అమ్మవారికి ఎంత అభిమానం! 
కథకుడు 
అనుచు, ఈసుమై బల్బుచు, అంత కంతకు వెక్కసంబై న 
అవమాన[కోధము నాపలేక, మానహీనుండని మాధవుని పొత్తు 
మనంబున రోసి రమాదేవి ఏ మనుచున్నది... 
ముఖారి రాగం. జం పె తాళము 
చళజో దేవ! మీసేవ ఈనాటితో 


లు 
చెల్ల రే! దాసి కిక సలవిండు దయజూచి ॥చెల్లెబో।॥ 
ఒల్లి నీ యవమానభల్ల మెద గాడగా 
కొలభో యను సిగు వలమాలిన యెగు ॥చెలెబో॥ 
య "మ య గ య 


కేళవునీసతీ కంబురీళు కూరిమిసుతకు 
బాసియోనే తుదకు బై సిమాలిన (బతుకు ॥చెల్తెబో॥ 


(శ్రీనివాస దిల్యాళణుం 


సూ(తధారుడు 
అమ్మవారు గట్టివన్పే పట్టింది. ఎలా శాంతిస్తుందో మరి? 
కథకుడు 
ఖరహారపియ రాగం - జంపె తాళము 


సిరి (కోధివివళశయొ చింతాభ రాత్మయై 
చెరిమ విడనాడి ఎడవీడ బలుకంగా 
హారియు కన్ను రదమ్ము: అదు. చ ందస్మితము 
నెరయగా, నిటువళల్కై నెనరుటిపడగా. 


"కశ వుడు 
శరణాతీ! యూ ముని విధాత పు[తుడు గాడ 
వరపౌతుడగు మనకు పరతత్త్వ విదుడు 
పాపని దొనంగులను సె సరే తలిదండు 
లా వగిది నీ మౌని సె పదగు మనకు, 


కథకుడు 
వారి యిటు వలు టయు, 
౧౧ 
సిరియును కాలి బొటన వేల్‌ 
ధరణిన్‌ ఛాయుచును, బాపష్పుధార లురలగా 


లక్ష్మీ 
వారి నారాయణ కేశవ 
పరమాత్మ ముకుంద మాధవా గోవించా! 
జేవర వారి యోరిమి కిదే నతిసేతును, మౌని (తుళ్లరీ 
డె వెన దన్నె నాకు నెలవై న యురం బది చితగించి, మీ 
భావము సమ్మతించినను, బాపుర ! యీూపెరవాని కాలితా 
శీవముగాజె మానవతి? కీ మొగమిచ్చక మేల ,శ్రీవారీ ! 


10 శ్రీనివాస కల్యాణం 


ద్విపద 
మీ సేవ యిన్నా ళ్లు చేసినందులకు 
దానుకాలికి ఆత తాయి భూనురుని 
కాలిళాకు లభించె, జాలు పదివేలు 
ఏల నాకిక దాల్భి? పల మీ బల్మి? 
సిది భాగ్యవతి యంచు సరివారు మెచ్చ 
పరువుగా నిన్నాళ్ళు (బ్రతీకినదాన 
నలుగురిలో ఎట్టు తల ఎత్తుకొందు? 
సెలవిండు నాథ! యీ చింతాభ రమ్ము 
అవమాన భారము నారిపోవగను 
దవుదెల నెందై న తల చాచికొందు. 
తొలిబాముల నే పాపము 
సలిపితినో, ఆ యభఘమ్ము చల్లారగ నా 
తలపున మీ పదయుగ్భము 
నిలిపి తపము సలిపికొందు నీరజనయనా ! 

కథకుడు 

అపుడు (శ్రీహరి యేమని వల్కుచున్నాడు..... 
కాంభోజి రాగము_| త్రిపుట తాళము 

దేవి వల దీ యలుక నీ వదనేవకుల చెన దొనగు గల్గిన 
కావ దగటె దయావిభేయవు కావె నుదట్రీ ॥ దేవిః 
నీవులేని వికుంళపుర మిది, నీవు విడియని ఎడద నాయది 
దిపెలేని గృవహామ్ము ఛాతిని తేజ మెడలున్‌ ॥ బేవి ॥ 
(శ్రీనివానుడవై తి నీ దయ, పూని |పోచితి ముజ్జగమ్ములు 
వీని కెపు డనపాయినివి నీజేను గదచే! ౫ దేవి॥ 
కడలిరాయని కేమి చెప్పుదు? కంజజునకెటు మోము జూపుదు? 
పడతి నన్నెడజాసి చనె నని నుడువ గలనా? ॥ చేవి॥ 


గణం 11 
కథకుడు 
క పార్ధించినను (శ్రీదేవి మానకోధమ్ము విడువ నేరక 
్న దె 
అఠాణ రాగము _జంసె తాళము 


క్న.నాథ! యీ యిందిరకు మీ యడుగు 


జందవముు వ్‌య్య్‌ మందు నిది నిక్కువము  ఎందున్న ॥ 

ముంచి నలవిమ్ము దాసి | మొకు్లాలు గొమ్ము 

ుగునుగాక ! నిర్భయము నీకగుగాక! ॥ ఎందున్న 1 
కథకుడు 


ది, భూనీళాబజేవులం జేరవిలచి, 
అక్మీ 
కులార ! మీవలన సేగి యొకప్పుడు నేనెరుంగ, నా 
నంగుగల్లిన కృపన్‌ నయిరింపకె, నన్నునంవశే! 
సు చాన్ణ్యయె తిరుగు నెల్లపుశుం బలు రూపు లూని (కి 
డింత యేమరక వర్తిలుడమ్ము! శుభమ్ము మీ కగుకా. 


కథకుడు 
గారల కప్పగించి. నిశ్చేష్టుడై తలవాల్చియున్న విభుని 
'న్నీటితో మరలి కనుంగొనుచు (శ్రీదేవి భూలోకమునకు 
అందు కొల్లాపురమ్మున సకలాఖీష్ట్ర _చాలునిమయై బహు 
మ్మ వసింపుచున్న ౦త ._. 


సూ తధారుడు 
హార! ఎంతపని జరిగిందంజేనూ |! లమ్మీనా రాయణుల శే 
నీదే ఎడబాటు! ఆ నారదుడు అడుగు పెట్టగానే అను 
 ను-__పదో మునుగుతుందని. 


గె 


12 (్రునివొస కలాజం 


కథకుడు 
ఇందులో నారదుడి చేమున్నదండీ! అంతా ఆ నారాయణ 
మూర్తి లీల తప్పితే, ఆ స్వామిదివ్యచితాన ఎలా ఉందో 
ఆలా జరక్క్ల తీరదు, తక్కినవారింఅా న్‌మిత్రమా[తులు 
సూత్రధారుడు 
చః యాలీమొగళ్ళ కీచులాట బాగానే ఉంది; కాని లక్ష్మీ 
అమ్మ వారు వెళ్ళీన పిమ్మట స్వామి ఏమి చేసారో? 
కథకుడు 
అంతట గోవిందుడు రమాదేవి లేని వె కంఠళంబున నిలువనొల్లక, 
కానున్న కార్యం బూహించినవాడ్రై, భూనీళలం బిలిచి, 
లమ్మీని వెదకి (కమ్మర శెత్తు ననియు, అంచాక మీరు 
పార్త దులతో వైకుంఠము గని పెట్టి యు:డుండ యు జెప్పి 
వారల వీడని చనువాడె, 


ముఖారి రాగము__.ఉంపె తాళము 
ఎదమీది యిందిర ఎడ జాయుగా కేమి 
వాదయవద్భమునందు ఇందిరా జేవి 
పదిల మైలేదె? నిళ్యానపాయిని కాదె? 
ఇది జగన్ముంగళాస్పద మౌను గా కేమి? ॥ ఎదమీది | 


అని చింతించి, 


వేరిరాగము _ జంపె తాళము 
పకతమ్ముున వెడలె (శ్రీ కాంతు డా వేళ 
వె కుంఠమును వీడి వనమాలి డెసమాలి ॥ వకతమ్మున ః 
పులుగుత త్రడి లేక, చిలువవానుపు లేక 
చెలం వెనగు వతమున కథిమిచెలి లేక ॥ ఏక తమ్మ్మున / 


శ్రీనివాస కల్యాణం 1§ 


తొలుపల్కుల బరాబరుల సందడులు లేక 

నలుకెలంకుల పార్ష దుల వాళావాళీ లేక ॥ పకత మ్మ్లున ॥ 
వనజజాండము కుట భరియించు తొలివెల్చు 

*ణఖవులో నణువగుచు అఖిలమ్ము తానగును i పక తమ్మున ॥ 


ఇట్లు భూలోకమ్మునకుం జని, రమాటేవి వెండియు తన చెంతకు 
వచ్చు నుపాయమ్ము చింతీంచుచు, శషాచలమ్మున కేగి, అది 
పశాంత (పదేశమ ని గశళ్చయించి, అందు వారావా పుష్కు-రిణికి 
దతీణదిశయందున్న తింతిణీ వృతమ్ము చెంగటనున్న పుట్టలో 
సూత్మ రూపమ్మునం |బవేశించి, అజ్ఞాతమ్ముగా బహు కాలమ్ము 

చే క 
గడ పె నంతట, 
సూ[తధారుడు 

చూడు బాబూ! భర్త శనకోనం ఇలా బెంగ పెట్టుకు, అజ్ఞాతంగా 

పడివుంకే ఆ యిల్లాలు లత్మీ అమ్మవారు చూస్తూ ఊరకుందా* 
కథకుడు 

ఎందుకు ఊకకుంటుంది ! ఏడోకోపంకొద్దీ బయలుదేరి వచ్చిందే కాని 

అమ్మ వారికి మాతం మనను పీకుతూ ఉండదూ ? 
నూ్యూతధారుడు 

బాగా చెప్పేవు నాయనా! నా ఆయువుకూడా పోనుకు వె య్యేళ్లు 

వరిలు. ఆవిడకు మనన్సు పీకుతూ వున్నా, ఆడనాళ్లకుండే 
Mag + లః 
అభిమానం బయటపడనివ్వదులే ; వమంటాప్‌ ? ఊం తరువాత 
కథ కానీ, విందాం, 
కథకుడు 

అంతట కొ ల్లాపురీ మహోలక్మి అమ్మవారు (శిమస్నా రాయణఖుని 
(పచ్చన్నవృ త్రి నెకింగి తానొక గొల్ల పడుచు వేవ.మూని బయలు 
చేశినట,. ఎటువలెనూ._... 


18 (శ్రీనివాస కల్యాణం 
విలహారి రాగము..జం పె తాళము 
గొల పడుచె తాను కొలాపురీ లకీ 
య ర మలి, 
చల గొనరో యమ్మ చలో యనుచు వచ్చె Ae i 
య లు య 
దయజిమ్ము కనుదమ్మి కాటుక మునుంగుతో 
మయిజారు కుడియోర పెటచెరంగుతో ॥గెల్ల॥ 
అలతికప్పున గప్పి "అథి పల్యరుస ణాలు 
తల దుత్త వై బెట్టి తఠరపిదూడల పాలు ॥గ్‌ 9 


పాపరా నెజ్జశె పాల్కడలి పవళించు 

పావనికి [బియమైన పాలు పాపవారాలు 

పాలు గొనరో యమ్మ! పాలో యనుచు వచ్చె 

వెన్న గొనరో యమ్మ! వెన్నో యనుచు వచ్చె ॥గొల్రక 


కథకుడు, ద్విపద 
చోళభూపాలకుం జేలేటి పుగమునకు 
(శ్రీలలన యిటు గొల్ల చేడియై చనుదేర 
కపిలగోవె వచ్చె కమలాసనుడు తాను 
తిపురాంతకుడు వెల్ల కే పగుఛు తోడరా, 


సూత్రధారుడు 
వమిటీ! |బ్రవ్మాచేవుడూ శివుడూకూడా చక్కావచ్చారూ? 
అవునులే, చేవత అందరిదీ ఒకశే పార్టీ. 


కథకుడు 
ఇట్లు అజవారులు గోవత్సముశ్రై చనుదెంచిన సన్న యెరిగి 
రమాదేవి కన్ను (కేవల (పియమ్ము దొలక చారల గార 
వించి, ఆ యావునుః దూడను అమ్మ జాపినట్క ఎటువలెను _ 


(శ్రీనివాస కల్యాణం 15 


పూరీకల్యాణి రాగము_జంపె తాళము 
చోళపుర జనులార ! సుకృతాత్ములార ! 


ఆలపాల్లా వు నిత్యానందులార ! చోళ 

నాల్లుచన్ను ల (పణవనా చాలు జుమ్మునగ 

పాల్లురియు నీ యావు బహుపుణ్యముల పోవు 1చోళ॥ 

నొసట మచ్చున్న ఈ పసికేపు గుడుచువె 

నినువు లా పాల్దా9వ విసమే యరిగిపోవు 1చోళ్ళ 

కొలువుండు నమ్మ ఈ గోవు ముఖమున వాణి 

విలసిల్లు నీ కోడె కలగలిసి శర్వాణి ॥చోళ॥ 

ఈ వత్సతరి రొక్క మిచ్చి కొనరారయ్య 

(శీవత్సలాంఛనుని సేవించుకొనరయ్య ॥చోళ ॥ 
కథకుడు 


అంతట చోళరాజు దేవేరి తన బిడ్డ పాలకోనమై ముచ్చటపడి, 
అడిగిన రొక్కమిచ్చి ఆ యావును దూడను కొనినంత, 
రమాడదేవియు నంతసించి. ఇంక శేషాచలవానున కీ యావు 
పాలొనంగి, ఆకలి దీర్చుం గదా యని య థెచ్చం జని యె. 
సూత్రధారుడు 
ఎంత పుణ్యాత్ము రాలయ్యా ఆ రాణి! చతుర్ముఖి, (తిలోచ 
నుణి తన కొటంలో కట్లివేసుకొన్నది కదయ్యా | 
౯9 0 లు 
కథకుడు 
అవును, అదృష్టమంయే అలా కలిసి వచ్చిందే మరి! 
స్యూతధారుడు 
బాగా చెప్పేవు. చూడు బాబూ! నీ పేరేమిటో చెప్పేవు కావు. 
కథకుడు 
పడుకొండలవాని పేరే నండి, వేంకటరమణమూ ర్తి, 


16 [కీనివాస కల్యాణం 


మా్మతధారుడు 
వాయనాః | వేంకటరమణమూ ర్తి! అ గాణి శన బిడళోపమని 


అవు నంత ముచ్చటపడి కొనుక్కుంది కదా! మరి అ పుట్టలో 
నారాయణమూ రి పొట్ట ఎలా నిండుతుందంటావు? 
కథకుడు 
ఇదిగో ! మనవిచేనున్నా కాదూ, ఇట్లా కపిలగోవు చోళరాజు 
ఆలమందతో మేత శేగుచు. (వతిదినమును వేంకట్ళాదివె కెక్కి, 
స్వామి వసించెడి పుట్టబిలమ్ములో  నాల్లుచన్నులు ఏక ధారగా 
జేసి, పొల్లురిని, గోవిందునకు తుష్షి గూర్చుచున్నంత.___ 
గి లు 
సూ తధారుడు 
ఒఐలేవాడవు మూర్తీ నువ్వు! పాలన్నీ ఆ పుట్టలోనే టిక్‌ 
రాచ విడ్డపొట్ట ఏం కావాలి? 


lab 


కథకుడు 
పెద్దలు మీరూ ఆంతే అన్నారూ ? 
జీవకోటుల'నె క్ష పోషించి పెంచు 
ఆదినారాయణుడు తన యావుపాల 
నిట్లు పరితుష్టు డగుచుంట ఎరుగ లేక 
చోళవిభురాణి యపుడు గోపాలు బిలిచి. 


గోపాలునితో నేమనుచున్న ది-_ 
ఆవు జూచిన కడుపు నిండు నయాశె దీని పొదుంగులో చేవు 
పా లొక చుక్కాయేనీ ఐతే! యిదేమిక గొలణా ? 


గొల వాడు 
చేవరాన, ఇదేమి వింతయొ తెలియదో దొరసాని ! ఈ 
యావు బపోకడళెల్ల నిక్కము నరసి యెల్లి వచించెదన్‌. 


_నివాస కల్యాణం 17 


కథకుడు 
అని పలికి గొలండు మరునా డా యావు చర్యలు గినివట్టయున్నంత జా 


ఎప్పటట్ల గోవు పుట్ట నెక్కి నాల్లుచన్నులున్‌ 

కుప్పగూర తీరధార కుకియుచుంట జూచి, ను 
యప్ప ! తెల్లమాయె దీని యాగడమ్ము, సా పయిం 
దప్పు వెట్ట [ముచ్చుకాన ! తప్పిపోవనేర్తు వే ? 

జానె గోవుకాన ! ముచ్చువై యిదా* వృథాగ పాల్‌ 
కానపాలు చేసి నాకు గండక అెంెతి; నిన్‌ 

కానకుజా బలీయకున్న కాను గొల్రబోయడన్‌ 

కాను సుమ్మటంచు చేతి గండగొడ్డ లయ్యడన్‌ , 
బిరాననె త్తి గోవుసె త్తి బిట్లు (వీలగొట్టబో 

కరీం|ద రతకుండు గోవు గావ పుట్టనుండి “మా 

నరా, దురాత్మ * యంచు (వేటు నొటకుండ అడ్డురాన్‌ 
వారీ వారీ! తదుత్తమాంగ మగ్గనుయ్యు (వేటుకున్‌ 
వరశుధార పారిశిరస్సు బళ్ళుమనుచు (పీల, నం 

బరము నంట రుధిర ధార ఫర్వులె త్ర బున్ఫునకా 
చరమదిళను నెతుశుర్ణ సలిత్ఫడంత మునిగిపోకా 

ధరను (దెళ్ళిపడి యె గొల్ల చాన వారి ముందటకా 


నూత ధారుడు 
అయితే, రమణమూ ర్రీ! ఈ మేళతాళాలనందడిలో చాకు శెలిసింది 
కాదు. ఏమయిం దంటావు? నారాయణమూర్తి శిరస్పెనా 
పగిలింది ? 
కథకుడు 
అవునండి, శిరస్సు పగిలి వడు తా శ్రెత్తున రక్తం చిమ్మింది. గొల్లవాడు 
అడలిపోయి [పాణాలు వదిలాడు. 
2 


18 (శీసివాస కల్యాణం 


సూ[తధారుడు 
వారి వారీ ! ఎంతపసి జరిగిందంశునూ ! మరి ఆ గోవుమాటః? 
కథకుడు 
ఆ గోవు అంబే యని అడలుతూ, మట్ట ఎగబట్టి, ఒక్క పరుగున 
చోళరాజు సన్నిధిలో పోయి వడింది. 
సూ(తధారుడు 
పాపం! దాని కాధంతా నారాయణమూ ర్తికోనమే కానితనకోసం 
కాదు సుమా, 
కథకుడు 
బాగా సెలవిచ్చారు. అది (బహ్మలేవు జే కాదటండీ. అంతట 
చోళ రాజు “గోవు ఒంటకిగా ఇలా అడలుకొంటూ వచ్చిం 
చెందువల్లా? గోపాలు జేమెనాడా* అని ఆలోచిస్తూఉం'కే 
ఆ గోవు కన్నీరు కారుస్తూ మళ్ళా వేంకటాచలం ముఖం 
పట్టినంత చోళరాజు కేమీ పాలుపోక సపరివారంగా ఆవు వెంట 
తానూ బయలుదేరిన వాడై -__- 


సూత ధారుడః 
రాని పుట్టదగ్గర కే వచ్చింది కాబోలు, గోవు? 


at 


కథకుడు 
రాజు ఆ పుట్టను, అక్కడ మడుగులుగట్టిన రకాన్ని, చెంతనే 
చచ్చిపడిఉన్న గొల్బణ్ణి చూచి, ఏమిటీ వింత అని విచారిస్తూ 
ఉండగా, (శ్రీమన్నా రాయణమూ ర్తి... 
తోహరా 
చతుర్చాహువుల శంఖచ|క ముఖసాధనములు ధరియించి డఊలిపతి 
ముందట రదక్తసిక్రుడయి కేళవదేవుడు నిలిచి. 
వమనుచున్నారు..__ 


శ్రీనివాస కల్యాణం 10 


అరాణ రాగము..జంపె తాళము 


జానోయి ! చోళనృప ! అమికగర్వాటోవ! 


మౌనులై. యిటనున్న మామీదన [పతాప?ః [జె నోయి 
గతిలేక ఒరుల సంగతి బోక ఇటు లేక 
గతి పుట్టలోనున్న వెతకి చంపుదువన్న ? ॥జెనోయి॥ 
గోవధము వారింనబోవ నాతల వైవ 
గా వచ్చునోటు ! పెను గండగొడ్డలి వేటు! 1బొనోయి॥ 
నరుడవా నీవు దానవు డవుదువేగాని 
తిరుగు మింక పిశాచదేహమును బూని ॥జిొనోయి॥ 


ఇట్లు శపించినంతట చోళరా జే మనుచున్నాడు 
నీరపరాధిని చేవ చా్హమెడ నేరమించుకలేదు, నీ 
విరవుగా నిట నున్న వైనము నెరుగ కీతడు చెల్ల కే! 
పరశువె_త్రిన దాని కింతటి పొవకర్శము కూడె, నో 
వారీ! మురారి! కృపాకరా! శరణంటి దాసుని గావవే! 


కథకుడు 
అనుచు చరణమ్ములపయింబడి వేడికొను భూమిపాలుని పయిం 
జాలిగొని (శీవారి ఏమని పల్కుచున్నారు--- 


కేశవుడు 

రాజా! వేగిరపడి నిన్ను శపించాను. దిక్కుమాలి యిటనున్న 
నా కీ పాపకర్మంకూడా చుట్టుకోవలెనా? నా పలుకు తీరుగ 
చేరదు. చే నేమి సేతు? నీవు నిరపరాధి వవుదువు కనుక 
చిరకాలం. ఇట్లు పిశాచరూవలతో ఉండి, నేను ఆకాశరాజు 
కూతును చెట్టపట్టనపుడు నా శిరస్సున మకుట మె నిలువగలవు, 
(వతి శుక్ర వారం ఆ కిరీటం ఆరుగడియలు నేను ధరించి ఆనంద 
జాష్పములు వహింతును. దానిచే నీకు సుఖమగుగాక. 


లగి (నీనివాస కల్యాణం 


సూ తధారుడు 


వంజనం చేసే పాపంబో యజమానికూడా పాలు పంచుకోవటం 
దా 


కథకుడు 
పిమ్మట (శ్రీనివానుండు తలపుండు మానుటకె జిర్లేడుపాల 
కోసం, వత్తికోసం ఆ కొండపై తిరుగుచుండ ఒకనాడు, 
వృషభదానవేంద్రు వెన్నంటి యేగిన 
భూవశావాపతియు బోరిలోన 
వాని నుక్క_డంచి, వనుధాసమేతుడై 
చేరవచ్చె వృవభశిఖరి కపుడు. 
సూ[తధారుడు 
వృషణానురుణ్ణి చంపటంవల్ల వారావాగిరికే వృషభాద్రి అనే "పేరు 
వచ్చింది, అంతేగా? ఆ స్వామి తమ నెలవుకే వచ్చారు, 
కథకుడు 
అంతే. ఇ శ్తేతెంచి ఎప్పటియట్ల గిరి సాను దేశమ్ముల వివారించు 
చుండి, అందొకచో వారిం గాంచి, ఈత డెవ్వడో [కొత్త 
దనుజుం డని యెంచి, “ఓరీ! ఎవ్వండవు, నామెట్టవ] కాలు 
సెట్టితి” వని ఘుర్దురింప, పారియు వరాహదేవున కెదుటపడ 
నోడి, ఒక పొదలో చాగియున్నంత. 
సూ(తధారుడు 
అవునవును, కానికాలంలో అయినవాళ్ళ ఎదు టపడటం కష్ట మే. 


కథకుడు 
భూవరావావతి మోరయొ త్తి మునికోర జీర దరిజేర 
చేవ యుడిగి వారి శిరము వాంచి అట చింతనుండ పొడగాంచి. 


నిదానించి చూచి, వారిగా నెరింగి నొచ్చుకొనుచు, నెయ్యమ్మున 
పమనుచున్నారు... 


[శేవివాస కల్యాణం 


£1 


భూపరాహవత్రి 
పవికుంఠచవాసా!' ఈ గూఢవ రనమయేల? 
గతంజేమి? 





కథకుడు 
అనీ యడిగి శై చ 
న వారి జవ్ఫ త్రాంతం బెల్ల వ్‌నించి ఏమనుచున్నారు-__ 


పున్నాగవరాళి రాగము._ఖండగతి 
ఇల్లు వాకిలి లేక ఇల్లాలికిం గాక 
అల్లాడుచున్న నన్నాదరింపగడన్న |! 1ఇల్లు॥ 
తలదా చుకొందు, నీ దండనే పడియుందు 
ఇఅవిమ్ము నా కింత, తొలగు ఛాకీ వంత ఇలు! 
య 
కథకుడు 
అంతట భూవరావాస్యామి ఏమనుచున్నారు._._ 


జందూటి రాగము.ఖండగతీ 
సిరిగలాడవు నీవు పరువు గలవాడ వో 


వారి! వీ పొరుగు వేద కగుము కాచా బరువు సిరిగలా॥ 

వరయాచకము గాక విరజయా మూ కొలను 

అరుదై న _వెకుంఠళవురమొ గిరికందరము 1సిరిగలా॥ 

వెలయిచ్చి కై కొనవె ఇల నీ వలసినంత 

వలదయా మొగ మోట 7 లువదగు నీయంత 1సిరిగలా!! 
సూత్రధారుడు 


గట్టివాడే నయ్యోయి. భూవళావాస్వామీ ! పద్మనాభయ్య పప్పు 
రి వీ య్‌ బి 
లుడకనిచ్చేట్లులేదు. 
య 
కథకుడు 
గొప్ప వాళ్ళ పొరుగు _ముష్పుగాదటండీ ! అంతట శ్రీవారి 
'యేమనుచున్నా దు... 


డ్డి [శ్రీనివాస కల్యాణం 


కేళవుడు 
వలదు వరావాదేవ! "పెరవాడనె నీ కిటులాడ? సర్వముం 
గలిగియు లేనివాడనయిగా నిను వేణడెద, నీయధీన మీ 
యిల సకలమ్ము, నాకు నొకయింత యొసంగ కొరంతరాదయా! 
బలియుడవై న నీ పొరుగు భదము నాకని చేయి సాచితిళా. 


సామ రాగము. అది తాళము 
ఈ యుపళారము చేయగదవయా 
ఈ యగచా కైపు డిటు లుండవయా ఈ యువ॥ 
కలిపచ్చినె కలుగు నకల మీ 
మలపె విడియంగలడథు వికుంఠ మె ఈ యుప ॥ 


అపుడు నరులను నీ కొండ కాకర్షించి, ముందుగా నీకు పంచామృత 
స్నానం, నిత్యనై వేద్యం కలిసాను. నీ పుష్కరిణిలో నే 
ముందుగా అందరు స్నానంచేస్తారు 


సూ|తధారుడు 
అవునవును, కలిమి కావాలం ళు ఎవరి కె నా కఠిళాల మే రావాలి, 


కథకుడు 

భూవరావాస్వామి (ప్రసన్నుండై , వారికి నూరడుగులమేర కొలిచి 
యిచ్చి, తత్పరిచరంకై. వకుళమాలిక అనే భక్తురాలిని నియ 
మించి నంతట, 


స్క్మూతధారుడు 
అవును. నారి యేమిటి, కిరి యేమిటి వారూవారూ ఒకే 
కనక చివరకు రాజీపడ్డా వ. జాగా నేవుంది కాని, ఈ వకుళ 
నూలిక ఎవరు బాబూ? 


[శీ నివాస కల్యాణం శకి 


కథకుడు 
పూర్వం యళోచాదేవి కృష్ణభగవానుణ్ణి "పించింది కాదండీ కొంత 
కాలం! ఆ నుమకారం తీరక వారి పరిచర్య కె కని పెట్టుకొని 
ఉండి, ఈ రూపంతో చక్కావచ్చింది. ఆ నాడంళే ఆ తల్లిని 
నానా అగచాట్లు పెట్టాడుణాని ఇప్పు జేముంది పాపం, 
తప్పిపోయిన కురాడిలా తిరుగుతున్నాడాయె, వెగా, 
తలమీద సెద్దపుండా యెను. 


ఆనాడు | వేపల్లైలోన నీళాజాలు 
డన కృవ్ష్వ మృతో చా యళోద 
యా లా 
వేగలేదాయ, నేడీ గుట్టలంబడి 
గతిమాలి యిట్లు (ఫాక్ళతునివో లె 
తిరిగడి వారి చేరదీసి, నెయ్వమ్మాన 
శలపుండు గడిగి, మందులును మాకు 
లిడి, పుట్ట జేనియ వడచి శ్యామాకాన్న 
మున గల్పి తిస్పించు బుజ్జగించి 


అనుదిన ప. నాయన్న (శ్రీని 
వాస! చావోయి యంచు నా వకుళకమాల 
ఇ్పర్రిమె మీగగ తఅదువ్వి, విరులు |కువ్వి 
చెండ్లికొడుకట్లు గోముగా  వెంచుకొనియొం 


సూ తధారుడ 
ఆవావో! వనాటి అనుబంఛభాలండీ యివి! 
కథకుడు 
మీ కింకోమాట చెప్పమరిచాను, ఇన్నాళ్లు హరి ఉంటూ వచ్చిన 
ఆ పుట్ట వున్నదె. అద్‌ 'శాసల్యాదేవక్షీచేవుల గర్భవాసం 
సుమండి ! ఆ పుట్టవె నీడలారే చింతచెళ్లు దశరథవస. దేవుల 
చల్లని బాహుబంధం. పీరు విన్నారో, లేదో? 


జీ _్రీనివాన కల్యాణం 


సూ తధారుడు 
కావచ్చు. (శ్రీహరిదంతా చిత్రచర్శిత, ఇంతకు మనకథలోకి రండి, 
వకుళమాలిక పోషణతో (శ్రీనివాసమూర్తి పుంజుకొన్న 
తరువాత ఏమయింది ? 
కథకుడు 
స్వామీవా రిలా కోలుకునేలోసల అచట తొండ మండలంలో 
నారాయణవనం పాలించే ఆణాకణ- జు ఇంట్లో లత్మీఅమ్మ వారు 
అవతరించారు 
సూ తధారుడు 
అషబ్టపై. ఎంత గంతువేసేవంశునూ ! ఆశాళం? జేమిటిః 
కొల్లాపురంలోఉంజే లత్మీ దేవ ఆయనింటో  అవశరించట 
మేమిటి! కథంఆా కొ తపుంత పట్టిస్తు న్నావు, 
కథకుడు 
తమరు "ెడ్డలు, ఇందులో కొ త్తయేమున్నదండి? సారాయణ 
మూరి భూమి" అవతిరించనపుడల్లా భ్‌? వీ అమ్మ వారు 
అవతరిస్తూ ఉంటుంది కాదండీ. ఆనాడు జనకమవో రా జింట్లో 
కుండిన రా జింట్లో పుట్టిన స్టే ఈనాడు ఆకాళర-జింట్లో పుట్టింది. 


సూ తధారుడు 
అయికే ఈ ఆకాళరా జేవరు? 


కథకుడు 
పూర్వం కాళవాస్తిలో మాధవుడనే (వావ్మాణు డుంజేవాడు. 
అత డొక మతంగకన్యను వెండ్లాడి కల్ళభసష్టుడై తుద కీ 
వెంకటా దిని దర్శించి పాపరహితు డె నాడు. అతడే 
సుధర్ముడ నే రాజుకు ఆకాశరాజనే పేర జన్మించాడు. 


డ్రీవివాస కల్యాణం 35 


సూూతధారుడు 
ఆకాశరాజనే వేరు బాగుందినుమా, అమ్మ వారు పూర్ణం 
సముదుడికి, భూమికి పుట్టింది. ఇప్పు ఢాళ్లాశానికే పుట్టింది. 
కథకుడు 
ఆకాశరాజు కామె దొరికించేశాని పుట్టలేదు సుమండీ ఆ తల్లీ 
అయోనిజ కాదటండీ! 
సూ తధారుడు 
ఎట్లా, ఎట్లా ! దొరికింది! 
కథకుడు 
మరే 


ఆ నరపాలకుం డనపత్సు డగుచు 
పూచెను కావింప పుత్రకా మేష్టి 
జన్న మ్ముకై భూమి దున్ను చుండోగను 
పున్నా మ్ముపంట యె పొడమె నొకకన్నె 
ఆ కన్నియం గాంచి ఆకాశళాజు 
అళాళశమంశు వార్దాతిలేకమున 
పద్మమం దుదయించి పద్యాయ చాతీ, 
పద్మావతి సమాఖ్య పడసి వర్టిల్తే. 
పిమ్మట ఆ రాజుకు వసుధానుడనే కొడుకు పుళ్లు డు. 


సూ తధారుడు 
ఒక శుమిటి, అత్మీ అమ్మ వారే ఇంటికి నడిచివ స్తే లోపమేముంటుంది? 


కథకుడు 
లభితగా|తము నేతజితకతప్యత మాచెలి... 


28 (శ్రీవిశాన కళ్యాణం 


సూ తధారుడు 
ఆగు ఆగు. పచ్మావతీదేలిని వర్ణిస్తున్నావా పమిటి కొంపతీసి ! 
సాశజాత్తు లత్మీ దేవి అన్నావు చాలదటయ్యా, కథలోకి రా! 
కథకుడు 
చిత్తం శ్రీనివాసమూర్తి ఒక్క దివనమ్మున వేటకై బయలు 
బేకెనట. ఎటువలెను--- 


చాసానిపూవన్నె తళుకు పుట్టము కుచ్చె 
లిరవొంద వెనుకకు విరిచికట్టి 
గలుగల్లుర నెడి గ జ్లైలతోడి నీలి చ 
లడ మూని, వెండిబిళ్ల ల హొరంగు 
మొలనూలులోన పచ్చల పిడిజాకు గీ 
వించి, ఊదావన్నె కంచుకమ్ము 
శాలిచి, తలచుట్టు నీలికోక ధరించి 
నెమలీయీక తు-యి నీటుగులుక 


దంతపుం గుండలమ్నులు, దండక డెము 
నొనట క సూరితిలక మిం పసనగ, నిలివె 
డెత్తు భల్లమ్ము చేబూని, గి త్రకనుల 

(శ్రీనివానుడు బోయవేసాన వెడలె. 


రామ్మపియ రాగము _ ఖండగతి 
వారి వెడలె వేటకై తురగ షుక్కి నభారి 


కర జాపములు చాల్చి గిరుల చకియల చారి హారి 
గిరిసానువుల తురగ ఖుర వాతుల తకతకల 
ముర జములు| మోగ ధాతుర జమ్ము చేగణగా వారి! 


తూపుతూవు కను ఘాతుక మృగమ్ములు కూల 
చాపటా-కృతి బెదరి చదల పులుగులు తేల వారిక 


(శ్రీనివాస క్ర ల్యాణం౦ 27 


ఇటొక అడవియేనుగు వెంటదగలి యేగి, చారాయణవన పురోవ 
కంఠమ్మున, పచ్మావతీ దేవి తన చెలిక తెలతో వివారించు ఉప 
వనమ్ము చెంత ఆ మదపు కేనుగు (శ్రీనివాసాభి ముఖమ్ముగా 
మరలి, తొండ మెత్తి నమస్కరించి అంతర్థానము చెందుటయు, 


స్మూతధారుడు 


అవును. స్వామివారిని అమ్మవారిచెంత చేర్చింది, మాయమయింది. 
జాగుంద య్యా బాగుంది తరువాత ? 


కథకుడు 
పద్మావతీదేవి చెలికత్తెలు అట్లు మటుమాయమైన ఏనుగును 
దానికై దిక్కులు చూచుచున్న చేటశకానిం గాంచి, వమను 
చున్నారు 
మోహన రాగము = ఇండగతి 
అక్కరో కంటివా అపురూప మిదియు 


ఎక్క డివాడొ ఈ చక్కని వాడు 1 అక్కరో॥ 

సీల మేఘముడాలు నేలెడి మేను 

(ఆాలుగన్నులును సేంగమువంటి కను 1 అక్కరో॥ 

అనరాదుణాని మాయాకిటిం దగిలి 

వెనువెంట వచ్చిన వివ్వచ్చుడే మొ. 1 అక్కరో॥ 
కథకుడు 


అంతట వద్శావఖి దేవి వెడంద కనుదోయి విచ్చి చూచుచు ఏమను 
చున్న ది 
అఠాణ రాగము. ఖండగతి 
బోయచవేకకాడు, పనువమాయదారి వీడు ఈ 
ఇయ "కేలవచ్చె వింతాయ నాలి|ముచ్చు ॥బో యః 


28 ీనివాప కల్యాజణ 
కన్నెలాడుచోట, మనమున విరుల తోట తా 
వన్నె వేసమూని నననన్న రాబనేమి? ॥బోయః 
కథకుడు 
అనుటయు నా చెలులు (శ్రీనివానునితో నేమనుచున్నా రు 


హు సేవని _ మిశగతి 
వింతమానిసి వగుదువోయీ యెంత-కె నా త ్డథుబో యా 


అంతిపురి చెలులున్న తోటల పొంతనా వేటా? వింత! 
(శ్రీనివాసుడు 
వలదు బొనుముడి వాడి చూపులు తెలియ కేశెంచితి ల తాంగ్నీ 
తెలుపు డిది నందనమొ అచ్చర తెంవలో మీరు ౫వలదు॥ 
చెలి 


పురము నారాయణవనమ్మిది భూపు డాళకాశావనీళుడు__.. 


(శ్రీనివాసుడు 
సరిస రే, ఈ సరసిజేకణ సరవరుని తనయ ॥నరినరే॥ 
చెచి 
మేలుబళి! నేర్చితిపి మూటలు మేలమేలా నీకు మాతో 
చాలు వచ్చిన తోవ బొమ్మ్‌క జాగాతన మెలా? వంత ॥ 
సూ తధారుడు 


చెలిక తెలు గటివాశేనయోూయి ! మాట చొరనిచ్చేట్టు లేరు. 
ఆం లు గా ధి రు 


కథకుడు 
_శ్రీనివాసమూ శ్రేనా తక్కువ వాడు ? అంతవరకు తాను చేయాని 
నిలిచిన _ చెట్టుకొమ్మశు కొంచెం ఊగించి, పద్మావతీ దేవి 


స్సీద్ర పూలజల్లు కురిపిస్తూ, అంటు హూ డుక చా... 


(శ్రీనివాస కల్యాణం 39 


సౌరాష రాగము _ మి శగతి 
= 
జలజపత  విశాలలోచన! చాఅబడలితి వేటక తమున 
భత . పసయలతోాోథికి స దగ తొ౭గతోయగదే i జలజ ॥ 
సూ[తధారుడు 
ఆం అం! తలిగరండడుః చాటు పిల్లను ఎంత మాటన్నాడూ. 
కథకుడు 

అపుడు చెలిక తె లన్నారు కదా. 

ఎంతసావాన, మెవ్వడవు నీ, వేది నీకుల, మేది 'గో|తము 


ఇంతకును ఊరేది, చేరేది, ఇంత యాగడమా? ॥ ఎంత్‌ ॥ 
(శ్రీనివాసుడు 
కలువరాయని కొలము దేవకిగన్న వాడ వసిష్టగోతుడ 
తెలియవో వనుదేవతనయుని వాలధరానుజునీ 1జలజ | 
చెలి 


ఎమైటూ ! కలరొకో చుట్టపక్కాల్‌ నీకు + 
శ్రీనివాసుడు 
బావ లగుదురు నాకు పాండుసుతులు, 
చెలి 
జానా ! బలాలని! నీ మేనెల్ల నలుపేమి ? 
(శ్రీనివానుడు 
జననమ్ము కృన్షపజాన నాకు. 
చెలి 


ఆయిబో, ఏటికీ బోయవేనముః 
(శ్రీనివాసుడు 


రాచ బాలిక వలవేసి పట్టనెంచి, 


gh శ్రినివాన కల్యాణం 


చెలీ 
ఎంతకులేవు ! నీవేలు రాజ్య మరదేడ ? 
శ్రీనివాసుడు 
చెల్లు నా యేల్బడి ఎల్లదెనల. 
సూత ధారుడు 
భేషు భీష. మాటకు మాట బాగాసే అందించాడుగాని పద్మావతీ దేవి 
ఇంతకు పమన్నదో, 
కథకుడు 
పచ్యావతీదేవి చెలులతో వమనుచున్నది, 


పద్మావతీదేవి 
వలనే మీకు వీనితో మేలవాట ? 
కొంచివరదుండు లేడొ, రంగపతి లేడా 
వేంకటాదీశ్వరుడు లేడా, వెళ్టిగాళ 
ఎరిగెరిగి తండి నను బోయ కిచ్చునటవె? 


సూ[తధారుడు 
ఊహూ, అంతవరకు దిగిందికథ ? 


కథకుడు 
పద్మావతి ఇట్లు పల్కి, చెడ మొగమ్మగుటయు, చెలిక -త్తెలు ఏమని 
మేలమాడుచున్నారు. 


అనందభై రవి రాగము _ మిశ్రగతి 
ఇంత మేటియు, నింత పోటరి, ఇంత నల్లని మేని సొబగుం 
'డెంత వెదకిన దొరకజే అల కంతు డితడు జయంతుజే 
॥ ఇంత మేటియు ॥ 


(శ్రీనివాస కోల్యాణం 84 


(శ్రీ వివాసుడు 
కాొంతలారా, తొల్లి కోల్పడి (కమ్మరం గనుగొంటి, నీ 
యింతికై తపముంటి నేడు ఫలించె మిన్నుల నంటితిన్‌ . 
1 కాంతలారా |! 
కథకుడు 
అనుచు వెనుదీయక, మేరమీరి డగ్గకివచ్చుట యారసి, బాలికామణు 
లాతని నొక్క పెట్టున కిలకిలనవ్వుచు గాల రువ్వుటయు, అశ్వ 
రాజమ్ము వుడిసినంతట, (శ్రీనివాసుండును తతగా్రుండై, 
తూలివపడుచు చేతిభల్లమ్ము నూదికొనుచు అల్లనల్లన పర్వతా[గమ్ము 
బా ౧ 6౯౧ a! 3 
చేర, దు స్తరవ్యథాకలితుండై ఆన్న పానమ్ము లుడిగియున్న ౦త, 


సూ తధారుడు 
అవును, కుడిచి కూర్చోక, తన శకెందుకుచెప్పు రాచబిడ్డతో నరసాలు ? 
కథకుడు 
అపుడు వకుళమాలఠిక చేరనరిగి, 
కమూస్‌ రాగము _ జం పెళాళము 

(క్‌ ఆశ 

ఏలరాయన్న నీకిట్టి పాటు ఘటిల్లి 

కూళ లెవ్వరు నీన్ను రాల రువ్విరిరా ? ॥ ఏలరా ॥ 


పువువంటి నీ మేను పుండుగా గారింప 
నెవరికి చేయాడె నేమి సేతునురా॥ 1 వలరా ॥ 


గతిమాలి ఇటుల నొక్కరి జోలికిం బోక 
(బతుకగా దైవ మోర్వకపోయెగా కొడుక ॥ ॥ ఏలరాః 


బిందుగా నా కనులముందు కికగే కూన 
ఎందుశేగితి వేట కీ పాటుకొరశేన ? 1 పలరా ॥! 


కథకుడు 
అని (శ్రీనివాసుని యొడలెల్ల నిమిడ, సెదదర్చి నవ్వరయన్స ము 
య ws 
చే రా మారో 
పాలలోమెదిపి తిసీపింపబోవ, అతండు తినక శూన్నపితలో, 


నంబుల దిఅకించుచు నట్టూర్చుచుండః, ఆ యవ్వ “వెళ్కూధథంగుల 


నూరార్చుచు నేమనుచున్న ది 


వకుళమాళిక 

వాయన్నవుగా! నీ మనసు విప్పి చెవ్నగదోయి కన్నయ్యా! ఇంత 

నివ్వెరపాటు నీ కేలనయ్యా ? కానళో వీతుగొంటివో, బూతం 

సోకిందో ! కూడునీ జ్లమాని., ఈ నిర్భాగ్యురాలిని హాంసింపకోయీ! 

నీ మననులో ఏమైన తలచికివో, ఎవరినైన వలచితివో, ఏమరు 
వాటు మాని, ఇదిగో వా చెవిలో చెప్పరన్నా, నా కన్నవుగా. 


కథకుడు 
అనుచు బుజ్జగింవ ఎట్టకేల కాళండు నడచిన నృత్తాంత మెల్ల వినిపించి. 
పమనుచున్నాడు---- 


ఆ పద్మావతిని చెట్టపట్టనిచో నేను (బతుక నవ్వా. చాని నెట్లు 
లు ౬ ౧ 
కూరుస్తావో నీదే భారం. 


'సెంధవి రాగము _ చొప్ప తాళము 
ఏమని ఇప్పుదునే 
ఆ భామ చక్కాదన మేమని చెప్పుదునే 


వామలోచన సుధామయవీతలు 
కామకోటి జనకము లతిలోకము లేమనిచెప్పుదునే  ॥ఎవఐిస॥ 


నుదతి లేనగవు సొలప్పున విరజా 
నది వెలిదమ్ములు కదలు పదివదులు జ ఏమని ॥ 


[శ్రీనివాస కల్యాణం 8కి 


నకుళమాలిక 

అయ్యొ, కన్నయ్యా ! ఎంత కోరిక కోరికివోయీ ! రాచకూతురుచె 
ఖాళి నీ కేల పుట్టింది రా తండీ ! ఇల్లా, వాకిలా ? నిరుపేదలం- 
మన మేడ, ఆ తల్లి ఏడ! ఆ తల్లి నెట్లు తెత్తును? ఏమి సేతును? 


(శ్రీనివానుడు 
అవ్వా, ఎందు కథై ర్యవడతావు. నీకో రవాన్యం చెప్పేను వినుకో. 
ఆ తరలాతీ. కంటబడి నప్పుడె అంబుధి దాటినట్లు, దు 
రాతుల దై త్యులం దున్‌మి సాధ్విని నేగయి కొన్నయట్లు , క 
న్యాతిలకమ్ము నగ్నిశిఖలందు వరీత 'యొనర్చినట్లు . సా 
3 తపియించి కన్నెయిటు లాయితమైనటు లాయ నెమ్మదిళా 


సూత్రధారుడు 
ఏమయ్యాయి ! ప్రీ (శ్రీనివానమూ రికి బొత్తిగా మతిపోయి 
నట్లుందే ? సముద్రం చాటడ మేమిటి? కన్యను అగ్ని పరీతచేయడ 
మేమిటి? అ కన్య తనకోసం పుట్టడ మేమిటి ? 


కథకుడు 
అవునవును. మీ రాచేపిస్తా రనుకుంటూనే వున్నా నెను. ఆతల్లి 
లత్మీఅమ్మ వారె అనుకున్నా గాని ఈ దేవరవాన్యం నాకుమాత్రం 
ఏం తెలును? ఆ నాడు రావణాసురుడు సీతమ్మవారి నెత్తుక 
పోవడానికి వచ్చినపుడు. అగ్ని దేవుడు సీతమ్మవారిని తనలో 
చాచుకొన్ని వేదవతి అనే కన్యను రావణుని కప్పగించాడు. 
రావణుడు సీతమ్మనే ఎత్తుక పోయా ననుకున్నాడు. (శ్రీ 
రాములవారు రావణనసంవోరంచేసి, విడిపించిం చా వేదవతినే. ఆ 
కన్యనే అగ్ని పరీషచేయబోశే అపుడు సీతాదేవి వచ్చి యథార్థం 
మనవిచేసి, వేదవతిని భార్యగా |గ్రహించవలసిందని వేడుకొంది, 


శ్రీరామచం|ద్రులనా రన్నారుకచా, నేమ ఏకపత్నీ వతుజ్ణ్లి, 
3 


్రువివాస కల్యాణం 


జత 
aA 
క్త 


గ ఆమెను |గహించలేను, చేను వేంకటాదివె వెలసి 


యీోమహెను చెటుటుళా మన్నారు ఆవిడే యూ పచ్చావక్‌. 
చి PT 


ee, ల 
సూత్రధారుడు 


ఏమో అనుకొన్నాను. నువ్వు గట్టి వాడ వేసుమా, ఎక్కడి కక్కాడి 


a 
కరో ల ట్టుతూనే పష సరే కానీ, 
కథకుడు 
(శ్రీనివాను డి రవాన్య 'మెదింగించినంత వకుళమాలిక వైప్తవచానసి 


వేషమూని నారాయణవనమ్మున కరిగి. నంత (శ్రీనివాసుండు 
శిరసున గ రైబుట్టతో, కరమున టింగుబు[రతో, చంకను బుడుతనీ 
దాల్చి, ఎరుకత యె బయలు చేరెనట.__ 
సూ తధారుడు 
మవోనుఖావు డాయన ఒకటికాదు, పదివేషాలు వేస్తాడు. 
కథకుడు 
అచట నాకాయణవనమ్మున _ పచ్మావతీకన్య ఆరానుమ్మున 
(శ్రీనివానుని కాంచివచ్చినది మొదలుగా, విరాళశి గొని, 
కన్యాంతఃపురమ్మున పూల సెజ్జ బొరలుచ తనలో చా నేమని 
విలపించుచున్న ది. 
పూవులతోట కేమీటికి బోయితి; పోయినచాన నచ్చటం 
దివ యుయేల లెక్కి సుదతీమణుఅంగవగూడి యూాగితిన్‌, 
పూవు౭ దూపువేల్పువలె బోయ యతండట కేలరావలెన్‌, 
తీవరక త్తెనై అతని తేజిని రాల్గొని ఏల రువ్వితిన్‌ ? 
కేదార గౌళరాగము _ మి శగతి 
ఆ యలరు పిలుశాడొ అతనిచెలికాడొ 
బోయవలె వచ్చి కొనిపోయెనే నా మనను ॥ ఆ యలరు॥ 


గాన్న నునులజ్జ పాయగా, వెడ కినుక 


వూవులరువ్వు వాని రువ్వితి రాల ॥ ఆ యలరు॥ 
నగాబోయి పట్టువడినట్రా యె 

వమా ఈ గుట్టు అనుస[్రలెరిగిన రట్టు జ ఆ యలరు ॥ 
రాచ కొలమ్ము. ఆమీద కన్యాత్వ 

క్కె.ములకు పాలెనేమొ నా (బతుకు? ॥ ఆ యలరు॥ 


కథకుడు 
న్నీరు మున్నీరుగా, అన్నపానము లుడిగి, కన్నవారి 
ఎ. గననొల్లక, నెచ్చెలులకు మారుపలుకక, తనలో 
బుకుచున్న కన్నియం గాంచి, నమ్మిన నెచ్చెలులు తమలో 
వృరించుకొని దరియ జేరి పమనుచుసన్నారు 


చెలికత్తెలు 
నెలా 1 ఇవి భూత చేష్ట లేనే. 
కి ఈ సోకు పూలతోటలోదేనే. 
శర్కే ఇది మగభూతంవలె ఉంది. 
& శాంతి కంతుపూజలేనే. 


కథకుడు 
తాడు నెచ్చెలుల పచ్యావతీక న్య కసరికొట్టుచు కీల్లంటున 
5 పూలఇెండ్ర విసరికొట్టుచుండ చెలులు = 


జందయూటిరాగము ._ (ల శగతి 
కవాటయన్న ఇంత ఉలు కొదేలనే 
వయను వలవు దాచుకొన్న దాగునే ॥ ఉన్న ॥ 
ఈ కులము, జున్ను బాల (పాయమూ 
నను నమ్ముకొంటి "వే ముపాయమనమూ ॥ ఉన్న ౪ 


86 (శ్రీనివాస కల్యాణం 


ఇంతవలవు ఇంత నిగ్గు నెందు జూడమూ 
నుంత అతినిపే రీ కెవిజెంత నూదుమూ ॥ ఉన్న | 


కథకుడు 
అనుచు వలుగతుల మేలమాడుచుండ నంతకంత కగ్గలంబైన విరాళిం 
చాళజాలక పద్మావతి అలుకమాని వలవంతపాలై_ నిలుపోప లేక 


సోటకురంజిరాగను . మి|శచాపు 
శాళనే, మేలను లేలే 


ఓ చెలులార చాలనే కాళజాలనే 


శాళనే ఈ మందెమేలము చాలునే, పువుదోట కాతం 
డేల వచ్చెనె, నా మనోధన మేల |[ముచ్చిలిపోయె నయ్యా 
| తాళ నే | 


ఏమీ తలచిన వాని తలచే ఏమీ చూచిన వానిరూెవీ 
రామలాళరా ! ఇంద రుండియు కామితము నీజేర్చ రది నా 
నోము ఫలమొ, మరేమి పాపమొ * తాళనే॥ 


సూూతధారుడు 
1 « డో అ‘ : 
పావం! వట్టి కనుగాయ. ఈ కన్నెవలపు ఎట్లా కడ తేరుతుందయ్యా 
మూ రీ "| 
కథకుడు 
మీరుకూడా బెంగపెట్టుళోకండి మరి, స్వామి బయలు దేరారు 
కారూ, ఎరుకత వేషంతో, అరుగో. 


ఎరుకత . ఎరుకల కొంభోజిరాగము 
ఎరుకడగరోయమ్మ ఎరుకా 
గరితలారా మం చియమెరు కా ॥ ఎరుక్‌డగ ॥ 


(శ్రీవివాస కల్యాణం 87 


తలపు తలుపులు తెరచి 
ఇలియ జెప్పే ఎరుక ॥ ఎరుకడగ ॥ 


తెరల మరుగున చొగు ఎరుక 
మరవు మడతల దోగ ఎరుక 
ఎరుక జెప్పేనమ్మ ఎరుక 
ఎరుకడగరోయమ్ము 'రమొరుక 
మా మంచి ఎరుక ఎరుక చెప్పేనమ్మ 
ఎరుకా, ఎరుకో, ఎరు*ా. 

చెలి 


ఎరుక వ్యా, ఇలా వచ్చేచా ? మా రాణి పిలిచీని. 


ఎరుకత 
ఎరుకడగతవ తల్లీ ఎరక ? ఎరక చె ప్పేగాని నొ బుడతడి కింత 
బు వ్వెడతవ అవ్వా, 
చెలి 
చెళ్తుగాని నీ దేవూ రవ్వా 2 
ఎరుకత 
కొండమీద గోవిందుడుంజే "రేవ క్లెతల్సి | "రేవల్లం శు "రేవల్లెకాదు 
ఎరుకవలే తలీ, బుడతడికింత బు వ్వెటు తలి. 
య (ap) ఠి రం 


చెలీ 
గడప మెన్లువో లేదో బువ్వ బువ్వంటావు, లోనికి రాగదమ్మా! 
మా దొరసాని పిలిచీని. 
కథకుడు 
ఇట్లా ఎరుకత ధారుణీదేవి చెంగటి కేకెంచి వమనుచున్న ది 


శక (శ్రీనివాస క ల్యాణం 


ఎరుకత 

అవ్వో యవ్వ! పెద్ద దొరసాని! ఎరక చెప్పే నెరక ! ఎర కడగవే 

యవ్వ! తలచిన తలపు చెప్పేను మరచిన మాట చెప్పేను. 
తబ్బిబ్బు కాదు. కాటోటు కాదు. కారకాణ చేసేను. 


కథకుడు 
అంత ఛారుణీదేవి వైడిచేటలో ఆణిముత్యాలు పోయించి, ఎరుకత 
ముంగల నిడి, గద్దియ చేయంటి ముమ్మారు [మొక్కి నా తలపు 
తెలుపవే అచవ్వా' అనినంత ఎరుకత తనచేతి కోల రాణిచేతి 
కందించి.__ . 
ఎరుకత 
వడుకొండలమీద యెలసినసామి 
కంచు వరదరాజ, గరుడాచలయ్య 
సిమ్మా(ది అప్పన్న (శ్రీతైలవాన 
యాదగిరి నరసిమ్మ ఆదిలచ్చమ్మ 
కనకదురగమతల్లి కదిరి నరసిమ్మ 
వుజ్ణయిని మాంకాళి వోబ లేశయ్య 
కొల్లాపురీ లచిమి కోటిదండాలు 
వాకున నిలవళే మీకు మొక్కను. 


అ మ్మూయమ్మ ! బా గంగల శెయ్యి, పతిష్టగల శెయ్యి, సంత తిగల 
ఇయ్యి, నల్లని ఇయ్యి. ఓ యవ్వ ! ఒక్క. తలపు తలిసినావు, 
ఒక్క_కోరి కడిగినావు. అడోరివంక తలసా, మొగోరివంక తలపా 
అనేవు. ఇది గిదిగో ఆడోరంశు బొట్టు మొగోరంయే గడ్డం, 
కన్న విడ్డకోనం కళవళపడుతుండవ్‌. అది మనిసో, మానో, 
దయ్య మో, బూత మో అని అడగచావే అము అవ్మోయవ్వ 
ఆది మనిసికాదు, మానుగాణు, దయ్యుంగాడు, బూూతం కాదు. 


శ్రీనివాస కల్యాణం క్‌ ర్ట 


అవ్వోనీ బొశుకు నల్లమొగుడొత్తడే యవ్వ. బొ(రల్లు 

ళు య అదె a) 
డొ_త్తడే యవ్వ. కొండమీది గోవిందు డొ_త్తడే యవ్వ. బొడ్డున 
తామరపువ్వు, రొమ్మున రతనమాణిక్కె0, సిరిగలల్లు డొత్తడే 
యవ్వ. నీకోరిక కాయగాదు పంజేయవ్వ. అదియెన్నా ళృ్ళకని 
అడగతవే తల్లీ. వొకటి రెండు మూడే యవ్వ. వొకటం'కే వొక 
యేడు గాదు, శెండంశే శెండు నెల్లు గావు, మూడంశే 


మూడునా ట్ల గావు. మూడుగడియలే అవ్య. శారకాణడగతవో 
యవ్వ? ఇదు గిదుగో యీదిక్కునుండి ఆడకూతురు మనువడగ 
వత్తుండ దోయవ్వ. ఇప్పుడే వస్తాదొ, ఇకనే వస్తాడో అంటవు ? 
ఇప్పుడం శు యీాచణాన నీగడపకా డుండదే యవ్వ. నామాట 
కల్ల గాదు, క పటంగాదు, నీనివానుడితోడు, 'యెొంక శుసుర్లుతోడు, 
ఏడుకొండల చవాడితోడు, నా గ ధైబుట్టతోడుం నీబొళ్టై వెళ్లి 
కొ_న్తనే యవ్వ! వొళ్ళో వరాలోసి నన్నంపవో యవ్వ. 


కథకుడు 
అనుచు నెరుకత వెడలిపోవునంత వకుళమాలికయు ఛారుణీదేవి 


ఇంగటి కేశెంచె నెటువలెను__. 


సౌరాష్ట్ర రాగము _ అదితాళము 


ముందర వచ్చి నిలిచెను ముదుసలి వెవ్వపి ॥ముంరదర॥ 
చెందిర తిలకము చెవిక మలు, గ్గు 
'వెంద పేర్లు గళమందు మెరయగా 1ము౦ప్‌ర ॥ 


ఇందిలేళశ అరవిందనయన గో 
వీంద మాధవ ముకుందా యని (శ్రి 
మందెరు బాడుచు ) ముందిగ ॥ 


40 (శ్రీవివాస కల్యాణం 


కథకుడు 
ధారుణీదేవి ఆ వైన్లవి కెదురేగి తోడ్తైచ్చి, వనిండి గదైయందుంచి, 
అవ్వా నీవెవ్వరు? నీ వచ్చిన వృత్తాంతం జెట్టిదని యడిగిన...... 


వకుళమాభిళ 


వినవమ్మ నా"బంకి వేంకటాచలము 
వనజనాభుండె న వై కుంఠు డచట 
సిరిజాసి ఒంటి వసించుచునుండి 
విరదోటకడ నిన్న వేటకై వచ్చి 
చెలులతోనాడు నీ చిన్నా రికూతు 
చెలువు కన్నులగాంచి వలచి నాడమ్మ ] 
ఎల్లలోకమ్ముల నేలేటివాడు 

చల్లని తూపుల నల్లని వాడు 
ఉరమురత్నమ్ముతో ఒర వైనవాడు 
కరముల శంఖచ[కము లున్న వాడు 
గళమున వనమాల గలవాడు, మరియు 
అలరువీల్తుని కడుపార గన్నయ్య 

నా యయ్య కంచివరదయ్యా రంగయ్య 
ఆ యశోదమ్మ కన్నయ్య చిన్నయ్య 
మనువడగ నంచె పచ్మావతీకన్య 

తన కిమ్మటంచు ; నీతనయ భాగ్యమ్ము 
చేమందునోయమ్మ, ఇందిరా దేవి 
కామించినట్టి చక్కని సామి కాసె 
వలచినాడమ్మ ! వర్వత రాజత నయ, 
వలుకులరాణి రావమ్మ పోవమ్మ 
యనగ, వేల్పులు వా_న్తవనజముల్నొగిచి 
వినుతించి పొదవందన మాచరింప 


[ శీవివాస కల్యాణం &l 


చెలగు నీనుత మేలు చి త్రమం బెంచి 
తెలిపి నీ వతికి, వార్తల నంవరమ్మ | 
సూ తధారుడు 
మూర్తీ! వింటూంజు నాకే నోరూరుతూందికచా. ఆకాశ 
రాజజమా[తం కాదంటాడా ? 


కథకుడు 
ఎందుకంటాడూ,. కనళాచలం కాళ్ళదగ్గరకొ స్తే ? వెంటనే కుక 
మవార్షిని రావించి, నుమువూ ర్రం నిశృ్చయిఅచి, (శ్రీని వానుని 
చెంత కంపించారు. 
సూతధారుతు 
గట్టి వాడే నుమా! కాలికింద పూరి మొలవనీవ్వడు. ఇంతకు 
నుముహూ రం ఎప్పుడంటావు ? వ్యవధి ఏమా|తముంది ? 


కథకుడు 
f DE 
వ్యవధి పదండీ, ఈ వై శాఖ శుద్ద దశమీ శుక వారం రా|కి'కే 


నూతధారుడు 

మనంకూడా వెళ్ళాలయ్యా రమణమూ ర్తీ! ముక్కోటిదేవతలు, స్వవ్త 
బుషులు, (బహ్మేం,దాది దేవతలు వచ్చే ఆవైభవం కలియుగ 
వైకుంఠం కదయ్యా ! పావం, మా ఆ బిడనుకూడా తీసుకెళ్ళాలి. 
మళ్ళా ఇటువంటి జగత్కల్యాణం కరంటబడదు అన్నట్లు శుక 
మవార్షి వెళ్ళినమీదట (శ్రీనివాసమూర్తి ఏమన్నారో? 

కథకుడు 
కల్యాణం ఎదురుగావ స్తే అంటాని కేముంది ? కట్నాలు కానీకలు 


మాట్లాడుకోవాలి కనుకనా. శుకులవారి నెంతో మ ర్యాదచేసి 
తథాస్తు అలాగే కానివ్వం డన్నారు, ఏమి ఎరగనట్లు మే 


42 [శీవివాస కల్యాణం 


మానాటికి తర్హివస్తామని గేదగి నేకుమీద గోటితో లగ్నవ।|త్రిక 
(వాయించి పంపారు. ఇంతలోనే వకుళకూడా చ క్కావచ్చింది, 
(శీనివానమూ ర్తి నమస్కరించగా _ శోభన వ్పెళ్ళికొడుకువు 
కమ్మని దీవించింది. 
సూత్రధారుడు 
భాగ్యమంకు ఆ యమ్మ దే భాగ్యమన్నాను కాదూ! ఇంతకూ 
స్వామి వారి వెళ్ళిఖర్చుమాట ఆలోచించారో లేదో 
కథకుడు 
అదిగో, ఆ సంగతే వకుళతో సంప్రదిస్తున్నారు. 
(శ్రీనివాసుడు 
వకుళా! నీదయవల్ల కల్యాణం నిశ్చయ మయింది. మరిపెళ్ళికి 
సా మ్మెక్కడయినా చూచావా * ఆవల వారిది రాజకుటుంబం, 
వారితో నరితూగకుంటే లోకం నవ్విపోతుంది. 
వకుళమాలిక 
అయ్య నాతండి! నీకేమి తక్కువయిందని? లమ్మీఅమ్మ వారిని 
పిలిపి స్తివట్లాయెనా, అన్నీ ఆవిజే డిదుకుపోతుంది. 
2” 189 6 
(శ్రీనివాసుడు 
వెజ్టిదానవే వకుళా! బఇదెక్కడైనా కదా? సొమ్మిచ్చి సవతిని 
"తెచ్చుకుందురా లోకంలో ఎవరై నా? 
నకుళమాలిక 
నిజమే నాయనా! మరి నేనేం శేతును? దిక్కు మాలిన చాన్ని 
నాబిడ్డ పెళ్ళికి చేతిలో చిల్లిగవ్వయినా లేదాయె. 


(శ్రీనివాసుడు 
అవ్వా ! నాకో ఆలోచన తోన్తున్నది, భూవరాహాస్వామినడిగి తేనో? 


[శీనివాన కల్యాణం 48 


సూ్యూతధారుడు 
మరే, తన సొమ్మంతా కొల్ల బోయినట్లు నూకడుగుల నేల ఇచ్చేందుశే 
అంత వెనుకముంచాడిన వరావాస్వామి ఇస్తాడటయ్యా ? 
కథకుడు 
అలా అనకండి. ఇచ్చేందు కాయనవద్దమట్లు "కేముందీ..కొండలూ 
గొయివలూ తప్పిస్తే. వకుళ వెళ్ళి అడిగితే, (శ్రీనివాసుల 
శేమిలోవం? (బహ్మేందాదులకు కబురంపికే సర్వం వారే 
చక్కా బెట్టు కారని సలవో యిచ్చాడు. 
స్కూతధారుడు 
అ వునునుమా. మనకు తోచిండికా దీమాట, 
కథకుడు 
(శ్రీనివాసు డంతట గరుడుని, శేమని రావించి (బహ్మేం[చాదులకు, 
కె లాసవతికి శుభలేఖ లంపించారు. 
స్కూతధారుడు 
ఇకనేం ? వెళ్ళిపెద్దలంతా వెబళ్లీమంటూ చక్కా వచ్చారు. 


కథకుడు 
(శ్సీనివానమూ ర్తి యంతట మయుత్ణి పిలిచి, నారాయణవనం అలంక 
రించవనలసిందని సెల విచ్వ్చారు, 
సూతధారుడు 
మయబవహ్మా తలుచుకుంళే ఇక తక్కు. వేముంది ? ఆకాశమంత అరుగూ, 
భూనుంత పండిరీ వేయించారు. 
కథకుడు 
మీరు "పెళ్ళికి వెళ్లాలనే తొందరలో తడబడుతున్నారు. దేవతలకు 
గూడా చూడముచ్చటగా అలంకరింణా డొ నగరం. 


4 [శీనివాన కల్యాణం 


ఆనందలై రవి రోగము 
ఎచటచూచిన పూలతోరణ లెందునా ముత్యాల[ముగ్గులు. 
సూ తధారుడు 
ఆగు ఆతు, క స్తూరి కలయంపి మరిచావు. 


కథకుడు 
ఎందు చూచిన రత్న దీపిక లెందునా నీలంవు టరుగులు. 


సూ తధా రుడు 
గరుడీవచ్చుల స్తంభాలు, వన్నెల బాందినీలు, అబ్బబ్బా ! కలియుగ 
చె కుంతం కదయ్యా | 
యా 


కథకుడు 
పిలువనేగను చుట్టముల పణ్ముఖుడు నమా 
గతులను మదను౭డు గారవించె' 
వరుణుండు నీళ్ల కావడి శుజమ్మున బూనె 
బవాచకత్వమూ్యనె పొవకుండు 
అనిలుండు గంధ మాల్యమ్ములు సనమకూ ర్చె 
భనదుండు వెచ్చంపుబనులు చూచె 
తొవలరాయం డంత దివియలు వెలిగించ 
సాగించె నిందు డచ్చరల మేళ 
మొజ్జరిక మూనె నిశ్యూకువంశగురుడు 
(వమథగణము పూరించె తౌర్య! తిక ము 
అన్ని టికి చానె యయ్యె పద్మాసనుండు 
వకుళ కనుదోయి మోదజబావ్పముల వెలి? 


స్ఫూతధారుడు 
చాలుగానీ ఇక రావయ్యా | "పెళ్ళి వారు బయలు దే చే వేళయింది. 


[శీనివాన కల్యాణం శీర్‌ 


కథకుడు 
కొంచెం నిదానించండి. వారిని మంగళస్నా నానికి రమ్మని శారదా 
"గారీవతులు పిలిచినంతట... 
భావ మొకతీరుగాగ నిందివరాతు 
డ(శుబిందులు రెప్పల నప్పళించి 
చై_న్యమున మోము పా చి,గద్గదిక నల్ల 
నల్ల “సిర్రిలేని చెండి నేనాల్ల” ననియె. 
సూ త ధారుడ 
ఎట్లాగూ! ఈ మాట ఏమయినా బాగుంచా మూ ర్రీ? తీరా, మంగళ 
స్నాన సమయాని కిలా పేచీ పెట్టికే ఈ [పయత్నమంతా ఏమి 
కావలసింది చెప్పు. అదీ కాక, లత్మీదేవికి మొదలే తగని అభిమానం 


కదా, తగుదునంటూ ఆ ఇల్లాలు సవతి “పెళ్లికి చేరంటానికీ 
వస్తుందటయ్యా ? 
కథకుడు 
మీరు అప్పుజే బెంగ"పెట్టుళోకండి. అత్మీఅమ్మవారిచెంత కదుగో 
సూర్యభ గవానుణ్తి పంపుతున్నారు. 
సూతధారుడు 


పెళ్ళి! రమ్మ నేనా g 
కథకుడు 


ఎబ్బే! (శ్రీనివాసమూర్తి ఈమధ్య బొ తిగా నలగాఉన్నారు, 
మి మొక సారి చూడాలంటున్నారని చెప్పి తోడుక రమ్మన్నారు. 
సూ తధారుడు 
అలా చెప్పు. ఆ జాలిగుండెలతల్లి వచ్చితీరుతుంది, పమంటావ్‌ ? 
కథకుడు 


వచ్చారండీ, అమ్మ వారు, అట్టుచనుదెంచిన శ్రీదేవికి కేళవుం జెదు రేగి 
తో డ్తెచ్చి, చెంత నుంచుకొని, కొంత తడ విష్టగోష్టి నడపి, పిదప 


46 


శీనివాన కల్యాణం 


(శ్రీవారి (బహ్మేం(దాదులం జూపి 
నరసిజానను డాదివేలు\లు సాధ్వి! నాకిటు వెండియున్‌ 
పరిణయము తల పెట్టినంతట, వలదు నాకిపు డీ వునః 
వరిణయం బని ఎన్నీ చెప్పిన వార ఐన్నిటి కన్ని యున్‌ 
దిరుగ 'జెప్పుదు; రేను నిన్‌ గొనిశతేగనంపితి నెచ్చిలీ ! 
లక్ష్మీ 

కి తెండు మీర లీ యఖలకుటుంబకు 

లిలాలు లేకున్న నెట్టుగడచు ? 


శ్రీనివాసుడు 
చతుర భాషీణి వౌదు చాళింపు మీ యెల్లి 
దములు నా కిండిరాతరుణి లేడ? 
లక్ష్మీ 
ఉన్నది కే దటులుండనిం, డింత కా 
సుదతి పేకడుగవచ్చునొ కొ నాకు 
(శ్రీనివాసుడు 
మానవుగా పోటుమాట, లా తన్వి E 
రేమింయోౌగాక నాకేమీ వలయు? 
లత్మీ 
వను వినగూడదేమొ పోనిండు నాథ! 
శ్రీనివాసుడు 
ఇందిరా! ఇందుచాచుట కేమి కలదు. 
అల ఆకాళ రాజకన్యక, సహా 
య 


దళక నకపద్దామందు ఖభూధవున కొదవ, 


[శ్రీనివాస కల్యాణం 47 


లక్షీ 
పమయ్యాా, వద్య్మసంభవా! ేరుఇెప్పుటకు మీ అయ్య నంక 
యిస్తున్నారు; నీవై నా చెప్పరా దా 2 
దివ్యా 
తల్లీ! వారు చెప్పనే చెప్పారు. ఆయమ్ము "జ్చేర్రు వచ్యావతి, 
లక్ష్మీ 
పద్మావతి! ఎంత చక్కనిపేరు! నాథా! ఇంకా సంళయ మెందుకు? 
(శ్రీనివాసుడు 
ఇందిరా ! నిజ్యానపాయిని క్‌ు గల్లగ నాకు క్రీ 
నుందరీముణి యేల? తొల్లిటి నుద్దు లీవు సయింగవే? 
లక్ష్మీ 
ఎందులకు గోవింద! నా కడ నింత దావరికమ్ము, కా 
దందుననిగా, కల్ల వార్తల నంపినా వవనీధచా ! 
శేడారగౌళ రాగను_ఆది తాళము 
ఎన్న డేని మీ కెదురాడినచా ఇందిర గోవించా! 
ఇన్ని నాళ్ళు సేవించిన నతి" ఏమిటి కీనిందా ? 
కన్నెమీద మనసున్న దేని నే కాదందున? శుభమందునయా ! 
వన్నె వాసి మునుగన్న వారిపుడు విన్న వారు నేమందురయా ? 
శ్రీనివాసుడు 
కోరికోరి సవతాలి భర్తలకు గూర్తు రే నుదతుళెందు రమా? 
లక్ష్మీ 
వేరవేర ఆల్మగ లొండెరులను వీడియుందురా, (తివి కమా? 
శ్రీనివాసుడు 


బాలఖుబాలు, పదివేల కీమను వీదేల విడంబన మో లలనా! 


శీకీ [శ్రీనివాస కలాక్టిణం 


లత్మీ 
మేలు మేలు సిరియాన ! పెండిలికి మేకొనకున్న రమారమణా ! 


శవానరాగను.జం పెళాళము 
ఒంటివై యీ మెట్ట నుంటి విన్నా ళ్ళీవు 
తింటివో పస్తులేయుంటివో నాథ! వా 
లంటి చేపట్టి ఒక యింటివా డగుము, చే 
యంటి నరియంటి, తిగకం౦ంటి దొర సాొడిగా. 


శ్రీ నివానుడు 
కానిమ్ము నీ వింతగా చలపట్టి కే 
వను శాదననేల? ఇందిరా! నా వృాదయ 
మందిరవు నీ వెరుగ కుందు వే? పేరు గో 
విందునిది, మేలుకీ శ్లీ ందెరని సకలమ్ము, 


సూ తధారుడు 
ఓహోహో ! ఎంత బెట్టు చేసారయ్యా స్వామివారు! ఇంతకు ఓర్పంశే 
అమ్మవారిదే ఓర్పు. 
కథకుడు 
వారి దంతా అదో దివ్యలీల. చూచి అనందించడ మే మనవంతు* 
అదిగో అమ్మనా గే గోవిందుని ెండ్రికొడుకును చేస్తున్నది 
కన్నీటితో. అది ఆనందమో, దుఃఖమో! అరుంధతీ గారీ 
నరస్తుతులు మంగళారతు లిస్తున్నారు, 


పేలాంబరిరాగముఎఆది కాళము 
(శ్రీలలనా వాత్యమనా లాలి సనాతన విగుణా! 
వోరిదయాకరనయనా ఉరపయోానిధికయ నా I (శ్రీలలనా || 


[శీనివాస కల్యాణం a9 


కథకుడు 
అంతట వకుళమారిక తెచ్చియిచ్చిన మంగళ ద్రవ్యములచే సిరి వారి 
నలంకరింపగా, వసిష్టుల వారు పుణ్యాహచవాచ నాదు ళాచరింసజేసి, 
తుల దేవత యగు శమీ వృత శాఖం బూజించి భూవళావాస్వామి చెంత 
ముళ్యాలఫోవ్వువై నళ్రాని. నిలువం జేసినంతట (శ్రీవారి 
భూవ రావాదేవునితో వేమవి పల్కు. చున్నారు... 





అన్నా |వరావాదేవా! ఈ వెండి కి మీశే పెద్దళలై , భూదేవీనమేతంగా 
విజయంచేసి మమ్ము ఆకీర్వదించాలి. 


వరాహాదేపుడు 
శుభం. నాయనా! నీవొక యింటివాడవు కావడం సంతోవం. మరి, 
ఇక్కడ ఈ ఊేత్రమంతా పంటముఖం తిరిగిఉంది, కనుక ఇల్లు 
కదలటం పడదు. నామారుగా వకుళయే ఉంది అన్నిటికీ, 


కథకుడు 
పిమ్మట (శ్రీవారి వారివారవికించులతో నొక అళ్వత్సవృతమ్ము చెంత 
ఏకాంతముండి కుబేరు నటకు రావించి, వపమనుచున్నారు.-- 


(శ్రీనివాసుడు 
రావయ్యా! ధనపతీ ! నీతో వనిగలిగి రావించాం. 


కుబేరుడు 
దేవర ఆజ యిప్పించండి నసేవకుసకు. 
యా 


శీ నివానుడు 
ఎలి వివాహాం కదా, నీకుతెలియని బేముంది * (శ్రీ దేవిని సొ మ్మడగటం 
భాం 
భావ్య్వంకాదు. ఈ అక్కర నీవు గడపితే నీకు పతం వ్రాసి 


యిసాము, 
ఆన 


[శీనివానస కల్యాణం 


కుబేరుడు 
వాకివారీ ! ఎంతమాట సెలవిచ్చారు ! ఈ చాసుని సంపదంతా దేవర 
అధీనం. చాకు వ్మతమెండుకు ? కావలనినసొమ్ము సమర్పించు 
కుంటాను. 
దిహ్మ 
కుబేరా! స్వామి నీవల దానం [గహించరుకి దా ! వారి ఆజ పాఠం 
౧ వ 
చడమే మన వంతు, 


కథకుడు 
అని కుజేరు నంగీకరింవ జేసి (శ్రీనివానవా _స్తలిఖతంబగు బుణ వ్యతంబు 
చతుర్ముఖుండు చదివి కనిపించె నెటువ లెను... 


[బహ్మ 
నని, (శ్రీమద ప్టావింశ ద్వావరాంత కఠరఠియుగాది శమాచలంబువె 
వేంచేసియున్న వేంకటనాయకుండు అల కాధపతిమైన కుబేరునకు 
(వాసీయిచ్చిన వడ్డివత్ర మెటువలెను, ఎల్లి మా వివావోనికి నీవల్ల 
అప్పుగా గొన్న రామటం కాలుకోటి వదు నాల్లు లతలు, ఇందుకు 
పళుటా సవా[స్రటంకాలు వడ్డీయిస్తూ, కలియుగాంతమున మొదలు 
నరము ఇవ్వగల వారము, ఇది మా నమ్మతి. ఇందుకు అజవారులు 
సాతులు, ఈ యళ్వత్చమ్ము సాతీ, 
కథకుడు 
విముట నావ కమ్ము హరునిచే క_జేరున కిష్మించి, ఆ సొమ్ముతో 
వలసిన వదార్థము1ు కెప్పింపు నమునునం త. 
సూ తధారుడు 


కా |! చెన్నువుకావు ? ఇందుకోన మేనా స్వామివారు 


య. ల స 
ల ళు 3 


_ీనివాస కల్యాణం fy 
iE (= ga EE చే శ్ర | J 







శ ఇక్‌ 
II క 
Ea 


కథకుడు 
i Fan 
జొను. వారు జగత్కుటుంబకులు కారుటండీ భక్షులనరపధ? కత టికీ 


దాతా భోకా కూడా స్వామివారే, ఆ 
తర్పణము గావఐరచి 
సూ తధారుడు 
అరి నీ యతగాన-ం అతయంళకానూ ! సంతర్పణ వేళకూడా 
తప్పించావూ? 


కథకుడు 
అయ్య తొందరా ? శేవటినుంచీ విశ్వమంత టికీ నంతర్బకణో కాదటండిీ! 
ఆ వేకువనే విష్వ క్సేనుండు [పయాణ భేరి వేయించినంతట-_ 


నూ తధారుడు 
ఇక చాలుగాని నారాయణవనం ఇంతటనై నా చేరుకుందా*ం 
పదవయాగ |! 


కథకుడు 


అచట పద్మావతీకన్యను పండ్రకూతు గావించి గెరిని సమర్చింప 
'వేసినపిమ్మట---- 


_ సురటరాగము._మి| శగతి 
కొవురుగా నిరుగడల రమణులు కొఠిచిరాగగా నాకుమాూారిక 
సమదగజయాసమున "పెండిలి చవికె కేతెంచె. ॥ కొమరుగా ॥ 


సూత్రధారుడు 
| వ క్‌ న 
ఆనోవో! కన్నులుగలిగిక ఫలం, మిన్నుమన్ను లకు బుట్టన కన్య, 
నన్నని కాటుక రేఖ ఆద్దిన చేర జేసి ఆ సోగకన్నుల నుండి చెరు 


య 
పది 


[శ్రీనివాస కల్యాణం 


న్‌ ప ye ౮ f థి కి 
నవ్వు, లతసిగ్గు వెల్లువ లవుతున్న ప్‌ కదయ్యా |! ఆ తల్లి నూ స నుట వై 
అడుగు పెట్టితే మహోమాంగల్యం పదో భూమీవె అవతరించి 
నటుందయాం | 

యి తె 


కథకుడు 
అరుగో వసిష్టులవారు, 


వసిస్టులవారు 


సర్వమంగ ళ తూంగ శ్వే .... అయం ముహూ ర్రన్బుముహూరోస్తు, 


కథకుడు 
ముత్తైదువలు కూర్చున్న ముందువరునలో గారీసరన్వతుల మధ్య, 
బే ot 
బంగారుపీట వై , చెక్కిట చేయూని కూర్చుంది లత్బీ అమ్మ వారు, 
చూచారా ? 


సూత్రధారుడు 
అవునవును. అది సంతోవమో, నంతాపమో శాని, ఆ త ల్లిచెక్కి- న్ల 
ఈణాం తెలదామరలు., ఉణం మంశకనపూలు పూస్తున్న వి. 


కథకుడు 
పెళ్ళికూతురు వెనుకగా అరుంధతీ దేవీ. 


సూ[తధారుడు 
వెండ్రికుమూరుడి వెనుక. వకుళమాఖికా -- చూస్తున్నానయ్యా, 
చూస్తున్నాను, 


వసి మ్షలవారు 
మదర్ధం కన్యాం స ఎణీధ్వం 


[శ్రీనివాస కల్యాణం 53 


వృణీమ హే 


అఖిలాండకోటి (బవ్నిండనాయకాయ, వేంకటాచల నివాసాయ, 
వరాయః, ఆకాళశరాజపుతీం, పచ్యావతీనామ్నీం, కన్యాం, దళ 
పూ ర్వేషాం, దశావరేషాం, మద్వంశ్యానాం, (బవ్మాలోకే నివాస 
సిద్ధ కర్ణం - క న్యాం కనకనంపన్నాం, దాస్యామి విష్ణవే తుభ్యం అ 


ధర్మార్థ కామేషు నాతి చరిత వ్యా. 


నాతిచ రామి. 


సూత్రధారుడు 
నాతిచరామిఅనే ఈ (పతిజ్ఞ ఇప్పటి శన్నినార్హు చేసారో స్వామి ! 


కథకుడు 

అవును. చరాచ శేశ్వరుడై న స్వామి ఎవరిని చెట్టబట్టినా మరి వదలరు. 

ఆ చాహుబంధంలో ఎందరికై నా చోటు ఉండనే ఉంటుంది. 

సమ_స్సజగత్తును తనజావావుల్లోకి తీసుకుందుకేకదా, ఈ పడు 
కొండ లెక్కి చేరబిలుస్తున్నారు. 


సూత్రధారుడు 


అదిగో! వధూవరులు తలం జాలు పోనుకుంటున్నారు. 


ర్‌ శ్తీ శ్రీనివాస కల్యాణం 


'సెంధవిరాగము_ఆదితాళము 


కరి వేల్పు "వెండ్రికొడుకాయెను అణు 
మేల్మంగ “'“ండికూతు రాయను il కరి వేల్పు I 
కు, య 


ముతాొంలు వానలె జారెను ఆలో 
అ చ్‌ాల 


ముత్యాలు తరగలై లేచెను |॥ కగవెల్పు || 


వారికరము లవన కై జాచెను పద్భు 
కె దోయి మింటి క యె గను i కొర వేలు ll 


మినుమన్ను డోసిళ్లు కూడెను మనసు 
లినుమి కి_ లే తాములాడెను it కరివేల్పు Il 


వసిష్టులవారు 


అష్టవర్తా భఖ వేత గానె పుత వశత్చాలి 'తామయా.-.._ 


సూతధారుడు 
అమ్మీఅమ్మ వారు పద్మావతిని తనశాొగిటిలోకి తీసికొని, ఆ తల్లి 
శిరస్సుపై బొటబొట కన్నీరు కారున్తున్నడి పదీ! మంగళ 
వోరతి అనండమ్మా, 


అనంద భై ర విరాగము _ జం పెతాళము 


మంగళం బలమేలుమంగాన మేతునకు 
మంగళం శివగిరిమందిరునకు 1 మంగళం ॥ 


ఏడుకొండల విడిసీ ఈరేడులోకాల 
నేలుకొను కరిమేని వలుపునకు ॥। మంగళం ॥ 


1శీనివాస కల్యాణం 


నలువసేవలుగొనే నాతండి కానంద 
నిలయ దివ్యవిమాన కలితునకును 1 మంగళం 


కఠి త మోవారణ మంగళ దీపికాయితో 
జ ం౯లరత్నమకుటరుచి విలసితునకు.__ 1 మంగళం 


( గుడిగంటలు ) 


అస 


ణ్‌ 


bes 





